Registered No. HSE - 49 / 2016 


ANDHRA 
PRADESH 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


आंध्र 


GalT500 


///// 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవ జయతే 

ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

W.No.15 

AMARAVATI , WEDNESDAY , APRIL 20 , 2022 

G.73 

PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 

--X- 

NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 , సెక్షన్ 64 , 65 మరియు రూలు 50 - ( ఏ ) ననుసరించి జారీచేయబడిన ఉత్తర్యులు 
సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రార్ , నరసరావుపేట 

ఆర్ సి నెం : 786 / 2015 -సి 1 , 

తేదీ . 08.2 / 2022 

విషయము : యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సహకార సంఘము లి .. నెం జెడ్ . 409 , యడవల్లి . , చిలకలూరిపేట 
మండలము , గుంటూరు జిల్లా - సంఘమును మూసి వేయుట ( వైన్డింగ్ అప్ చేయుట ) మరియు లిక్విడేటర్ ను 
నియమించుచూ ఉత్తర్వులు జారీ చే 

గురించి . 

సూచిక : 1 ) .జిల్లా సహకార అధికారి , గుంటూరు వారి ఉత్తర్వులు ఆర్ సి నెం : 1606 / 2015 - M1 , తేదీ : 19/1/2022 . 

2 ) .ఈ కార్యాలయపు లేఖ ఆర్ సి నెం 786 / 2015 -సి 1 , తేదీ . 3/2/2022 . 

౩ ) జిల్లా సహకార అధికారి , గుంటూరు వారి రివ్యూ ఆర్ సి నెం : 1606/2015 - M1 , తేదీ : 4/2/2022 . 

4 ) .ఈ కార్యాలయపు లేఖ ఆర్ సి నెం : 786 / 2015 - సి 1 , తేదీ .4 / 2 / 2022 

*** 

* 

పై తెలిపిన సూచిక నందు జిల్లా సహకార అధికారి , గుంటూరు వారు , డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ , నరసరావుపేట వారి 
నివేదిక తేదీ , 18.2.2022 ప్రకారము ది యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజె షన్ సహకార సంఘము లి . , నెం . జెడ్ . 409 యడవల్లి , 
చిలకలూరిపేట మండలము సంఘ వ్యవహారములపై ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 , సెక్షన్ 52 ఇన్స్పెక్షన్ కు ఆదేశించి 
యున్నారు మరియు శ్రీ జి . జయచంద్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ / సబ్- డివిజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్ , గురజాల వారిని ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గ 
నియమించి నివేదిక సమర్పించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి యున్నారు . 

. 

శ్రీ జి . జయచంద్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ / సబ్- డివిజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్ , గురజాల / ఇన్స్పెక్షన్ అధికారి వారు తమ నివేదిక 
యందు సంఘవ్యవహారములపై నివేదిక సమర్పించి యున్నారు మరియు సంఘ వ్యవహారములు రద్దు పరాచ వలసిందిగా తెలిపి యున్నారు . 

[ 1 ] 


2 

ANDHRA PRADESH GAZETTE , April 20 , 2022 

పై తెలుపబడిన సూచిక నందు జిల్లా సహకార అధికారి గుంటూరు వారి రివ్యూ ఆర్ సి నెం : 1606/2015 - M1 , తేదీ : 4/2/2022 , 
. నందు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 మరియు నియమ నిభందనల ప్రకారము చర్యలు తీసుకొని నివేదిక 
సమర్పించవలసిందిగా ఆదేశములు జారీ చేసి యున్నారు . 

ది యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజె షన్ సహకార సంఘము లి . , నెం . జెడ్ . 409 యడవల్లి , చిలకలూరిపేట మండలము 
సంఘము పేరున ఎటువంటి భూములు లేవని మరియు సంఘము యొక్క భూములు రెవిన్యూ శాఖ వారి ఆఅధీనములో వున్నా వాణి 
మరియు సంఘ సభ్యులు / కుటుంబ సభ్యులు ఎక్స్ గ్రేషియా చెల్లించి యున్నారని తెలిపి యున్నారు . మరియు సంఘ పర్సన్ - ఇంచార్జి వారు 
సంఘ సభ్యులకు సంఘము నడుపుటకు ఇష్టము లేదని తెలిపి యున్నారు , మరియు సంఘ వ్యవహారములపై శ్రీ జి . జయచంద్ , అసిస్టెంట్ 
రిజిస్ట్రార్ / సబ్- డివిజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్ / ఇన్స్పెక్షన్ అధికారి వారు సంఘ వ్యవహారములను రద్దు పరచవలసిందిగా తెలిపి యున్నారు . 

కావున ది యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజె షన్ సహకార సంఘము లి . , నెం . జెడ్ . 409 యడవల్లి , చిలకలూరిపేట మండలము 
సంఘమును ముగింపు ( winding up ) చేయుటకు సభ్యుల / క్లెయిమ్ దారులకు అభ్యంతరములు వున్న యెడల ఈ నోటీసు ప్రకటించబడిన 3 
రోజులలోగా వారి అభ్యంతరములను సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రార్ / డివిజనల్ కోఆపరేటివ్ అధికారి , నరసరావుపేట , N.S.P . కాలనీ , 
' లింగంగుంట్ల , నరసరావుపేట - 522601 అను అడ్రస్ నాకు లిఖిత పూర్వకముగా అభ్యంతరములను తెలియజేయవలసిందిగా ఇందు 
మూలముగా తెలియ జేయటమైనది . ఈ నోటీసు నందు తెలుపబడిన విధముగా ఎటువంటి అభ్యంతరములు రాని యెడల ఆంధ్రప్రదేశ్ సహకార 
సంఘముల చట్టము 1964 మరియు నియమ నిబంధనల ప్రకారము సదరు సంఘమును ముగింపు చేయుటకు తగు చర్యలు తీసుకొన 

బడునని ఇందు మూలముగా 

తెలియజేయటమైనది . 

కావున సదరు నోటీసును సంఘమునకు కార్యాలము లేనందు వలన ఎడవల్లి గ్రామా పంచాయితీ కార్యాలయము నందు 
ప్రకటించటమైనది . మరియు ఎడవల్లి గ్రామమునందు టామ్ టామ్ ద్వారా తెలియ జేయటమైనది . 

సదరు నోటీసు నందు తెలిపిన విధముగా ఈ రోజు వరకు సదరు సంఘము గురించి ఎటువంటి క్లైము లు గాని అభ్యంతరములు గాని 
' వచ్చి యుండలేదు . కావున సదరు సంఘమును ముగింపు చేయుటకు ఎటువంటి క్లైములు అభ్యంతరము లు లేవని తెలియ చేయటమైనది . 

ఆర్డరు : 

ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 ననుసరించి ది యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజె షన్ సహకార సంఘము లి . , 
నెం . జెడ్ . 409 యడవల్లి , చిలకలూరిపేట మండలము , గుంటూరు జిల్లా లో గల సంఘము ముగింపు చేయుటకు ( winding up చేయుచు ) 
ఉత్తర్వులు జారీ చేయటమైనది . మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 సెక్షన్ 65 ననుసరించి సదరు సంఘమును 
లిక్విడేషన్ ప్రక్రియను పూర్తి చేయుటకు గాను శ్రీ జే . రామకృష్ణారావు , సీనియర్ ఇన్స్పెక్టర్ , డివిజినల్ కోఆపరేటివ్ ఆఫీస్ , నరసరావుపేట 
వారిని లిక్విడేటర్ గ నియమించటమైనది . 

సదరు లిక్విడేటర్ లిక్విడేషన్ ప్రక్రియను చట్ట పరమైన గడువు లోపల పూర్తి చేసి నివేదికను ఈ కార్యాలయమునకు 
సమర్పించవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వటమైనది . 

ఈ నోటీసు నా చేవ్రాలు మరియు అధికార ముద్రతో 2022 వ సంవత్సరము ఫిబ్రవరి నెల , 8 వ తేదీన జారీ 

చేయటమైనది . 

డి . శ్రీనివాసరావు , 

సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రార్ , 
నరసరావుపేట . 

Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


